అథ చతుర్తో్కోధ్యాయః 
నివ మాయా (ప్రభావము 
మునయ ఊచుః | 


తాత తాత మహాభాగ ధన్వస్త్వం హి మహామతే | అదుతయం కథా 
శంభోః శావితా పరభక్తిదా || 1 


పునర్బూహి కథాం శంభోర్వానప్రశ్నానుసారతః | సర్వజ్ఞస్త్వం 
వ్యాసశిషూశివతత్త విచక్షణః || 2 


మునులు ఇట్లు పలికిరి - 


ఓ తండీ! మహాత్మా! మహాబుద్రిశాలివి అగు నీవు ధన్యుడవ,. 
శంభునిపై గొపు భక్తిని కలిగించే ఈ అదుతమగు కథను చెప్పితివి 
(1). వ్యాసుని [ప్రశ్నకు అనురూపముగా మరల ఆ గాధను 
చెప్పుము. వ్యాసశిషుడవగు నీవు సర్వజాడవు మరియు 
నివతత్త్వములో విద్వాంసుడవు (2). 

సూత ఉవాచ | 


ఏవమేవ గురుర్వా$సః పృషవాన్మ%జసంభవమ్‌ | సనత్కుమారం 
సర్వజ్ఞం శివభక్తం మునీశ్వరమ్‌ || 3 


సూతుడు ఇట్లు పలికెను- 


బహ్మపుతుడు, సర్వజ్ఞాడు, నివభకుడు అగు సనత్కుమార 
మహర్షిని నాకు గురవగు వ్యాసుడు ఇటులన ప్రశ్నించెను (3). 


వ్యాస ఉవాచ | 


సనత్కుమార సర్వజ్ఞ శావితేయం శుభా కథా | శంకరస్య మహెశస్య 
నానాలీలావిహారిణః || 4 


పునర్ఫూహి మహాదేవమహిమానం విశేషతః | శద్దా చ మహతీ 
శోతుం మమ తాత ప్రవర్తతే || 5 


మహిమ్నా యేన శంభోస్తు యే యే లోకే విమోహితాః | మాయయా 
జానమావ్యృత్యు నానాలీలావిహారిణః || 6 


వ్యాసుడు ఇట్లు పలికెను- 


సర్వజ్ఞాడవగు ఓ సనత్కుమారా ! మహేశ్వరుడు, అనేకలీలలతో 
విహరించువాడు నగు శంకరుని ఈ శుభగాథను నీవు వినిపించితివి 
(4). మహాదేవుని మహిమను విశేషించి మరల చెప్పుము. ఓ తండీ! 
మాయచే అనేకలీలలను నెరపు శంభుని మహిమచే లోకములో 
ఏయే జనులు మాయచే కప్పివేయబడిన జ్ఞానము గలవారై 
మోహమును పొందినారు అనే విషయమును వినాలనే శద్ధ 
అధికముగా నున్నది (5, 6) 


సనత్కుమార ఉవాచ | 


శృణు వ్యాస మహాబుధేె శాంకరీం సుఖదాం కథామ్‌ | యస్యాః 
శవణమాతేణ శివే భక్షి ప్రజాయతే || 7 


నివస్సర్వేశ్వరో దేవస్సుర్వాత్మా సర్వదర్శనః | మహిమ్నా తస్య 
సర్వం హి వ్యాపం చ సకలం జగత్‌ || 8 


సివసైళర్యవ పరా మూర్తిర్‌ర్పహ్మవిష్టీశ్వరాత్సికా | 
సర్వభూతాత్మభూతాఖ్యా (తైలింగాలింగరూపిణీ।| 9 


దేవానాం యోనయశ్చాష్తా మానుషో నవమీ చ యా | తిరశ్చాం 
యోనయః పంచ భవంత్యేవం చతుర్దశ || 10 


భూతా వా వర్తమానా వా భవిష్యాశ్చైవ సర్వశః | శివాత్సుర్వే 
(ప్రవర్తంతే లీయంతే వృద్దిమాగతాః || 11 


[బహూందోసేందచందాణాం దేవదానవభోగినామ్‌ | గంధర్వాణాం 
నమనుపూతామని(మైరివాపిసర || 12 


బంధుర్మితమథాచార్యో రక్షన్నేతాళర్థవాన్‌ గురుః | కల్నదుమోథ 
వా భ్రాతా పితా మాతా శివో మతః || 13 


సనివస్సృర్వమయః పుంసాం స్వయం వేద్యుః పరాత్పరః | వకుం న 
శక్యతే యశ పరం చానుపరం చ యత || 14 


తన్మాయా పరమా దివ్యా సర్వత వ్యాపినీ మునే | తదధీనం 
జగత్సర్వం సదేవాసురమానుషమ్‌ || 15 


కామన స్ట స హాలుాన య. మనోభువా | సర్వః ప్రధర్త్హితో వీరో 
విష్పాదిప్రబలోజపి హి || 16 


సనత్కుమారుడు ఇట్లు పలికెను- 


మహాబుద్రిశాలివియగు ఓ వ్యాసా! శంకరుని సుఖములనిచ్చ గాథను 
వినుము. దినిని విన్నంత మాత్రాన శివునియందు భక్తి 
ఉదయించును (7). సర్వేశ్వరుడు, సర్వుల ఆత్మ, సర్వసాక్షియగు 
ఆ శివదేవుని మహిమచే ఈ సకలజగత్తు మరియు సర్వము వ్యాప్తమై 
యున్నది (8). బహ్మవిష్ణురుదులు శివుని [శేషమగు మూర్తులు 
మాత్రమే. సర్వపాణులలోని ఆత్మ శివుడే. మూడు రూపములలో 
భాసించు శివుడు యథార్థముగా రూపము లేనివాడు (9). ఎనిమిది 
దేవయోనుగు, ఒక మనుష్యయోని మరియు పశుపక్ష్యాదుల 
యోనులు అయిదు వెరసి పదునాలుగు యానులు గలవు (10). ఈ 
యోనులలో భూతభవిష్యద్వర్రమానకాలములలోని సర్వపాణులు 
నివుని నుండి జన్మించి శివుని యందు వృద్దిని చెంది శివునిలో 
లీనమగుచున్నవి (11). బ్రహ్మ, ఇందుడు, విష్ణువు, చందుడు, 
దేవతలు, దానవులు, పన్నగులు, గంధర్వులు, మానవులు 
మరియు ఇతరులు అందరికీ అన్ని విధములుగా శివుడే బంధువు, 
స్నేహితుడు, ఆచార్యుడు, రక్షకుడు, నాయకుడు, 
సాఫల్యమునిచ్చే గురువు, కల్పవృక్షము, సోదరుడు, తండి 
మరియు తలి అని చెప్పబడినది (12, 13). సర్వస్వరూపుడు, 
(పకృతికంకే అతీతుడు అగు శివుని మానవుడు తప్పక స్వయముగా 
తెలియవలెను. శివునితో సమమైన వాడు గాని, అధికుడు గాని 
ఉన్నాడని చెప్పుటకు శక్యము కాదు (14). ఓ మునీ! 
పరమదివ్యమగు శివుని మాయ సర్వమును వ్యాపించియున్నది. 
దేవదానవమానవులతోకూడిన జగత్తు అంతయు ఆ మాయకు 
ఆదీనమై యున్నది (15). లేశ#**మైనను సాహాయ్యము లేనివాడు, 


మనస్సులో ఉదయించువాడు, మిక్కిలి బలశాలి అగు మన్మథుడు 
విష్ణువు మొదలగు అధికబలశాలురగు వీరులనందరినీ కూడ 
జయించినాడు (16). 


సివమాయాప్రభావేణాభూదరిః కామమోహితః | పర(స్తీధరణం చే 
బహువారం మునీశ్వర || 17 


ఇం[ద।|స్తిదశపో భూత్వా గౌతమ।స్తీవిమోహితః | పాపం చకార 
దుష్టాత్మా శాపం [పాప మునేస్తదా || 18 


పావకో%పి జగచేేషోమోహితశివమాయయా | కామాదీనః కృతో 
గర్వాత్తతస్తేనెవ చోదుతః || 19 


జగతరాాణో% పి గర్వేణ మోహితశివమాయయా | కామేన నిర్దితో 
వ్యాస చశక్రేన్య[స్తీ రతింపురా || 20 


చండరకశిస్తు మార్తండో మోహితశివమాయయా | కామాకులో 
బభూవాశు దృష్టాశ్వాం హయరూపధ్యుక్‌ || 21 


చం[దదశృ మోహితశ్శృంభోరాయయా కామసంకులః | గురుపత్నీం 
జహారాథ యుత స్తేనెవ చోదుతః || 22 


పూర్వం తు మిత్రావరుణా ఘోరే తపసి సంగితౌ | మోహితౌ తావపి 
మునీ శివమాయావిమోహితా || 23 


ఉర్వశీం తరుణీం దృష్టా కాముకౌ సం బభూవతుః | మితః కుంభే 
జహౌ రేతో వరుణో పి తథా జలే || 24 


తతః కుంభాత్సుముత్పున్నో వసిఫో మ్మితసంభవః | అగస్త్యో 
వరుణాజ్ఞాతో వడవాగ్నిసమద్వుతిః || 25 


దక్షశ) మోహితశ్శృంభోరాయయా బహ్మణన్సుతః | భాతృభిస్సు 
భగిన్యాం వై భోకుకామో%భవతుురా || 26 


(బహ్మా చ బహువారం హి మోహతశివమాయయా | 
అభవద్చోకుకామశు స్వసుతాయాం పరాసు చ || 27 


ఓ మహర్షీ! విష్ణువు శివని మాయయొుక్క (పభావమ్తుచె 
అనేకపర్యాయములు కామముచే మోహితుడై పరస్తీలను 
పీడించెను (17). దుర్చుది, దేవతలకు అధిపతి అగు ఇం(దుడు 
గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపమును చెసి అప్పుడు 
మహర్షియొక్క శాపమునకు గురి అయ్యెను (18). జగత్తులో 
శేష్ణుడగు అగ్ని కూడ గర్వితుడై శివమాయచే మోహితుడై 
కామమునకు వశుడైనాడు. తరువాత ఆయనను శివుడే 
ఉదరించినాడు (19). ఓ వ్యాసా! జగత్తునకు [పాణమైన వాయువు 
కూడ పూర్వము గర్వించి సనివమాయచే మోహితుడై కామునిచే 
జయింపబడి పరస్తీతో సంభోగించెను (20). తీక్‌పమగు 
కిరణములుగల సూర్యుడు శివమాయచె మోహితుడై కామునిచో 
ఆకులితునిగా చేయబడి ఒక ఆడగురమును చూచి వెంటన 
గురము రూపమును దాలెను (21). చందుడు శంభుని మాయచే 
మోహితుడై మన్మథవికారమునకు లోనై గురుపత్సిని 
అపహరించను. అపుడు శివుడే వారిని కలిపి ఉద్దరించెను (22). 
పూర్వము మిత్రావరుణులు ఘోరమగు తపస్సును చేసిరి. ఆ 
మునులు కూడ శివమాయచె మోహమును పాందిరి (23). వారిద్దరు 
యువతియగు ఊర్వశిని చూచి కామవికారమును పొందిరి. మిత్రుడు 
కుండయందు, వరుణుడు జలమునందు తేజస్సును త్యజించిరి 
(24). తరువాత వసిషుడు కుంభమునుండి పుటి మిత్రుని 
పుత్రుడైనాడు. వరుణుని పుతుడైన అగస్సుడు బడబాగ్నితో 
సమానమైన తేజస్సును కలిగియుండెను (25). పూర్వము 
[బహ్మపుతుడగు దక్షుడు సోదరులతో సహా శంభుని మాయచే 
మోహితుడై నోదరియందు దుర్చుదిని చేసెను (26). 
అనేకపర్వాయములు శివుని మాయ్రచె మోహితుడైన [బహ్మ తన 
కుమార్తెయందు మరియు ఇతర (స్రీలయందు దుర్చుదిని పొందాను 
(27). 


చ్యవనో% పి మహాయోగీ మోహితశివమాయయా | సుకన్యయా 
విజయా స కామానకో బభూవ హ || 28 


కశ్యపశ్శివమాయాతో మోహితః కామసంకులః | యయాచే కన్యకాం 
మోహాద్రన్వనో నృపతేః పురా || 29 


గరుడశ్శాండిలీం కన్యాం నేతుకామస్సుమోహితః | విజ్ఞాతస్తు తయా 
సద్యో దగపక్షో బభూవ హ || ౩౦ 


విభాండకో మునిర్నారీం దృష్ట్వా కామవశం గతః | 
బుష్యుశృుంగసుతస్తస్య మృగ్యాం జాతశ్శివాజ్ఞయా || 31 


గౌతమశ్చ మునిశ్శంభోర్మాయామోహితమానసః | దృష్టా 
శారద్వతీం నగ్నాం రరామ క్రుభితస్తయా || ౩2 

రేతస్కున్నం దధార స్వం దోణ్యాం చైవ స తాపసః | తస్మాచ్చ 
కలాశాజ్ఞాతో [దోణశ్శస్తభృతాం వరః || 33 


పరాశరో మహాయోగీ మోహితశ్సివమాయయా | మత్స్వోదరాా చ 
చికీడే కుమార్యా దాశకన్యయా || 34 


విశ్వామితో బభూవాథ మోహితశివమాయయా | రేమే మేనకయా 
వ్యాస వనే కామవశం గతః|| 35 


వసన విరోధం తు కృతవాన్నష్టచేతనః | పునశ్శివప్రసాదాచ్చ 
[బాహ్మణో% భూత ఏవవై || 36 


రావణో వైశవాః కామీ బభూవ శివమాయయా | సీతాం జగ 
కుముద్దిన్తు మోహితో మృత్యుమాప చ || 37 


బృహస్పతిర్మునివరో మోహితశ్గివమాయయా | (భాతృపత్నా; వశీ 
రేమే భరదాాజస్తతో%భవత్‌ || 38 


ఇతి మాయప్రభావో హి శంకరస్య మహాత్మనః | వర్తితస్తే మయా 
వ్యాన కిమన్వ్యచో తుమిచ్చసి || 39 


ఇతి వీ శివమహాపురాణ ఉమాసంహితాయం 
నివమాయా[పభావవర్ణనం నామ చతుర్గోధాయః (4). 


మహాయోగియగు చ్యవనుడు కూడ శివమాయచె మోహితుడై 
కామమునందు ఆసక్తి గలవాడై సుకన్యతో విహరించెను (28). 
పూర్వము కశ్యపుడు నివనిమాయచే మోహితుడై కామముచే 


క్రోభితుడై ధన్వమహారాజాయొక్క కుమార్తెను యాచించెను (29). 
మిక్కిలి మోహితుడై యున్న గరుడుడు శండిలుని కన్యను 
అపహరించ బూనుకొనాను. ఆమెకు విషయము తెలియగానే ఆతని 
రెక్కలు కాలిపోయెను (30). విభాండకమహర్షి (్రీని చూచి 
కామమునకు వశుడాయెను. అపుడు శివుని ఆజ్ఞచె అతనికి అడు 
లేడియందు బుష్యశృంగుడు కుమారునిగా జన్మించెను (31). 
గౌతమమహర్షి శంభుని మాయచే మోహితమైన అంతఃకరణము 
గలవాడై నగ్నురాతెయున్న శారద్వతిని చూచి క్షోభను పొంది 
ఆమెతో రమించెను (32). ఆ మహర్షి స్కన్నమైన తన తేజస్సును 
కలశమునందు ధరించెను. ఆ కలశమునుందడి ధనుర్దారులలో 
శేషుడాన దోణుడు జన్మించెను (33). మహాయోగియగు పరాశరుడు 
నివమాయచే మోహితుడై చేపనుండి పుట్టిన, కుమారి యగు 
దాశకన్యతో రమించెను (34). ఓ వ్యాసా! విశ్వామిత్రుడు 
నివమాయబచే మోహితుడై కామమునకు వశుడై వనములో మేనకతో 
రమించెను (35). నశించిన వివేకము గల ఆతడు వసిషునితో 
విరోధమును చేసెను. మరల శివుని అనుగహముచే ఆయనయే 
(బాహ్మణుడాయిను (36). విశవసుని కుమారుడగు రావణుడు 
శివుని మాయచే మోహితుడై కామమునకు లొంగి దుర్చుది గలవాడై 
వీతను అపహరించి మృతువు వాత పడెను (37). మహర్షి, 
జితందియుడు అగు బృహస్పతి శివమాయచ మోహితుడై 
సోదరుని భార్యతో రమించగా భరద్వాజుడు జన్మించెను (38). ఓ 
వ్యాసా! ఈ విధముగా నను మహాత్ముడగు శంకరుని 
మాయా(పభావమును నీకు వర్గించి చెప్పితిని. ఇంకనూ ఏమి 
వినగోరుచున్నావు ? (39) 


శి శివమహాపురాణములో ఉమాసంహితయందు 
నివమాయా[పభావమును వర్ణించ నాలవ అధ్యాయము ముగిసినది 


(4). 


